సున 


సాహిత్య, సాంస్కృతిక, 
కళారంగాల వేదిక 


WWwW.Ssrujananedu.com 





“(ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః/ ఖీతమతుల్మెన 
పేదల ఫకీరుల శూన్యముల్మెన పాత్రలన్‌/మెదుకు విదల్పదీ భరత మేదిని ముప్పది 
మూడుకోట్ల దే/ వత లెగబడ్డ దేశమున భాగ్యవిహీతుల క్షుత్తులారునే అని 
ప్రతిధ్వనించి పీడితులు, దళితుల పక్షాన నిలబడి రచనలు చెసిన. ఇక గొప్ప కళాత్మక 
మేధావి మహాకవి గుర్రం జాషువా. దళితుల కోసల అహర్నిశలు కృషిచేసిన వాళ్ళలో 
మహాత్మా జ్యోతీబాఫూలే, డా. బీ. ఆర్‌. అంబేద్కర్‌, పెరియార్‌ రామస్వామి తదితరులు 
ప్రపంచం గర్వించదగిన గొప్ప మేధావులు. వారు దళిత తాత్వికతకు 
సామాజిక,రాజకీయ సిద్ధాంతాల్ని రూపొందించిన మహానుభావులు. ఆ సిద్ధాంతాల్ని 
కళాత్మక అభివ్యక్తితో తెలుగులో సాహిత్యంగా అందించిన మహాకవి గుర్రం జాషువా! 

దళితుల సమస్యల్ని గుర్తించడం, వాటి పరిష్యారాలను అన్వేషించడమే (పధానమను 
కొనే వాళ్ళు ప్రత్యక్షంగా అంబేద్కర్‌, జ్యోతీ బాఫూలే వంటి మేధావుల రచనల్నే 
చదువుకోవచ్చు. అలా కాకుండా ఆ విషయంతో పాటు, ఆనాటి సమాజాన్ని కూడా 
“రసభరితం” గా అవగాహన చేసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా జాషువా రచనల్ని 
చదవాలి. మతం, కులం, వివక్షలు ఏ దేశంలో అయితే ఉంటాయో ఆ దేశంలోను, ఆ 
కాలంలోనూ గుర్రం జాషువా సాహిత్యం ఒక ప్రశ్నగా కనపడుతూనే ఉంటుంది. అది 
జాషువా సాహిత్యానికి ఉన్న ప్రాసంగికత. అటువంటి జాషువా ఆధునిక ప్రసిద్ధ 
తెలుగుకవుల్లో ఒకరు. ఆయన అసలు పేరు “జాషువ” అయినప్పటికీ, ఉచ్చారణా 
సౌలభ్యం కోసం “జాషువా” అని పిలుస్తుంటారు. ఆయన తన పేరుని “జాషువ” అనే 
రాసుకునేవాడు. 

జీవితం - తల్లిదండ్రుల వారసత్వం 

గుర్రం వీరయ్య, లింగమాంబలకు 1895 సెప్టెంబరు 28వతేదీన ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా జన్మించాడు. ఆయన పుట్టిన తేదీ 
విషయంలో సాహితీవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. జాషువా అక్టోబరు 
28వతేదీన జన్మించారని కొంతమంది, సెప్టెంబరు 28 అని మరికొంతమంది 


నికే చెకన శీలి, నిశనరుడీ 


గుర్రం జాష 





అభిప్రాయపడ్డారు. చర్చి రికార్డులు, ఇతర ఆధారాలతో ఎండ్లూరి సుధాకర్‌ జాషువా 
స్వీయకథ “నాకథ” పై చేసిన పరిశోధనలో జాషువా పుట్టిన నెల అక్షోబరు కాదనీ, 
సెప్టెంబరు అవుతుందనీ నిర్ణయించారు. 

జాషువా తల్లి మాదిగ కులానికి చెందినామె. ఈ కులస్తుల కంటే కొంచెం 
అగ్రవర్ణంగా భావించే యాదవ కులానికి చెందినవాడు తండ్రి వీరయ్య. వీరి కులంతో 
పాటు మతాలు కూడా వేర్వేరు. తల్లి (కైస్తవురాలు, తండ్రి హిందువుడు. 
విచిత్రమేమిటంటే నాటి మాదిగల కుల కట్టుబాట్లు వల్ల గానీ, పెళ్ళిచేసుకొని 
వదిలేయకుండా సామాజిక భద్రతకోసం గానీ వీరయ్యను కైస్తవ మతాచారాల ప్రకారమే 
లింగమాంబను వివాహం చేసుకోవాలని కుల పెద్దలు పట్టుబట్టారు. లింగమాంబపై గల 
(ప్రేమానురాగాల వల్ల హిందూ సమాజం నుండి బయటపడి, (కైస్తవుడిగా బాప్తిజం 
పొంది ఆమెను కైస్తవాచారాల ప్రకారమే వివాహం చేసుకున్నాడు. 

సమాజంలో (కైస్తవమత ప్రభావం 

జాషువా తండ్రి హిందువైనప్పటికీ, నాటి సమాజం ఆయన్ని కుల బాహ్యుడిగానే 
పరిగణించింది. భారతదేశంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్న (క్రైస్తవమతం ముందుగా 
బ్రాహ్మణ కుటుంబాల వారినే కైస్త్వవులుగా చేసినప్పటికీ తక్కువ కులాలుగా భావించే 
వారినే స్తవం అత్యధికంగా ఆకర్షించింది. తమని మనుషులుగా గుర్తించి, 
(ప్రేమాభిమానాలతో ఆదరించిందని భావించిన చాలామంది మాల, మాదిగ తదితర 
కింది కులాలుగా పరిగణింపబడేవాళ్ళంతా క్రైస్తవులుగా మారిపోయారు తొలినాళ్ళలో 
క్రైస్తవ మత ప్రార్థనలు అత్యధికంగా నిమృజాతుల వారి మధ్యే జరిగేవని 
డా. గుజ్జర్లమూడి కృపాచారి తన సిద్ధాంత గ్రంథం “తెలుగు సాహిత్యానికి కైసవులసేవ” 
లో వివరించారు. 

కింది కులస్తులు, పేదవాళ్ళే అత్యధికంగా క్రైస్తవులుగా మారేవారనడానికి గల 
కారణాలు ఎమ్మారొషాంబు క్లౌ 1899లో రాసిన 9% ఎష్టబి శ్రీవ ౦వఎటిఅస్త్ర రఅయిశ్రీం 
శీతీ యిశ్రీవం శీటఈూ ౦వశ్రీబస్త్రబ ౮ాఖతీజిష్ట ంతీజిఎవ% పేరుతో రాసిన గ్రంథం లో 


ఆదివారం | 18 జులై | 2021 


జూలై 24..విశ్వనరుడు నర జాషువా 50వ వర్ణంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం 


మరింత వివరంగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాల్లో 
ప్రజలు జీవిస్తున్నారు. మాదిగ, మాలలు మరింత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈ 
పరిస్థితుల్లో బకింగ్లామ్‌ కాల్వ నిర్మాణాన్ని ఒంగోలు (కైెస్తవ మిషనరీ కాంట్రాక్ట్‌ 
చేపట్టింది. ఆ పనులు చేయడానికి వారికి అవకాశం కల్పించి ఆకలి తీర్చడంతో పాటు 
మానవత్వంతో ఆదరించింది. ఈ ప్రభావాలన్నింటి వల్లా1878 జూలై 8 తారీఖున 
2,222 మంది ఒకేరోజు క్రైస్తవులుగా బాప్తిజం పొందారని ఆ [గ్రంథంలో 
ఎమ్మారొషాంబు క్లౌ పేర్కొన్నారు. 

జాషువా స్వీయకథా కావ్యం “నా కథ” 

స్వీయకథ 'నాకథిలో జాషువా తన జీవిత ఘట్టాలను “నాకథ” పేరుతో మూడు 
భాగాలుగా ఛందోబద్దపద్యాల్లో వర్ణించుకున్నప్పటికీ, దాన్నాక కావ్యంగా తీర్చిదిద్దారు. 
ఆయన జీవించిన కాలంలోనే ఆ మూడు భాగాలు వరుసగా1950, 1962, 1966 
సంవత్సరాల్లో ప్రచురితమయ్మాయి. జాషువా రాసుకున్న “నాకథిను పరిశీలిస్తే ఆయన 
బాల్యమంతా కుల వివక్షకు గురైనట్లు తెలుస్తుంది. విద్యార్థి జీవితం కూడా 
అస్తవ్యస్తంగానే కొనసాగినట్లు, చదువుకంటే ప్రకృతితో మమేకమై పశుపక్ష్యాదులతో ఆడి 
పాడాలనే కుతూహలం తనకు ఎక్కువగా ఉన్నట్లు ఆయనే వర్ణించుకున్నాడు. జాషువా 
తన బాల్య స్నేహితులతో ఆడి పాడాలనే కుతూహలంతో పశువుల్ని కాయడానికి కూడా 
ఏదొకనెపంతో వెళ్ళీ ఆడుకొనేవాడని ఈ పద్యం వల్ల స్పష్టమవుతుంది. తనని మరచినా, 
తాను వినుకొండను మరిచిపోలేనని “నాకథ” తొలి పద్యంలోనే చెప్పుకున్న కవి, నేటికీ 
ఇంకా ఆ కుల (ప్రభావం కొనసాగుతూ మాల, మాదిగలను అంటరానివాళ్ళుగానే 
చూస్తున్నా వాళ్ళు అలాగే దయనీయంగా జీవిస్తున్నారా? నాటికీ నేటికీ మార్పు లేమైనా 
ఒచ్చాయో, లేదో అనే వేదన కొన్నాళ్ళ తర్వాత రాసుకున్న కింది పద్యంలో కనిపిస్తుంది. 

“మాదిగ, మాలలని మ 

ర్యాదల కాస్పదములేని యభిదలతో సం 

బోధింప బలుకు దీనులు 

పేదలు సుఖమున్నవారె? వినుకొండపురీ” (జాషువ, నాకథ - ప్రథమ భాగం) 

వినుకొండలోని మిషన్‌ పాఠశాలలో జాషువా ప్రాధమిక విద్యను పూర్తిచేశాడు. 
1906-1909 మధ్యకాలంలో జాషువా ఉన్నత విద్యను అభ్యసించాడు. తర్వాత 
బాపట్లలోని అమెరికన్‌ బాప్టిస్టు మిషన్‌ హయ్యర్‌ గ్రేడు టీచరు ట్రైనింగు పాఠశాల్లో 
ఉపాధ్యాయశిక్షణ పొందాడు. ఆ తర్వాత ఉభయభాషాప్రవీణుడ్కె బడిపంతులుగా 
ఉద్యోగం చేశాడు. నాటి సమాజంలో _కైస్తవమతబోధనలు వేగవంతంగా 
జరుగుతున్నక్రమంలో వాళ్ళ యాజమాన్యంలోనే అనేకపాఠశాలలు నిర్వహణ కూడా 
జరిగేది. ఆ పాఠశాల్లో హిందూమతగ్రంథాలు లేదా ఆ సాహిత్యాన్నీ ఎవరూ 
చదవకూడదనే నిబంధనలు కూడా ఉందేవి. ఆ పాఠశాల్లో ఉద్యోగం చేస్తున్న జాషువా 
హిందూమత (ప్రభావ సాహిత్యాన్ని చదువుతున్నాడని తెలిసింది. జాషువా 
ప్రణయకలాపాలు చేస్తున్నాడనే నెపంపెట్టి యాజమాన్యం ఆ బడిపంతులు 
ఉద్యోగం నుండి తొలగించిందని ఆయన కుమార్తె “మానాన్నగారు” గ్రంథంలో 
పేర్కొన్నారు. 





ఆ తర్వాత ఆయన బతకడం కోసం రకరకాల ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. 
మూకీ సినిమాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు. యాజమాన్యం ఇస్తానన్న జీతం కూడా 
ఇవ్వకపోవడంతో ఆ ఉద్యోగాన్ని మానేసి, రాజమండ్రిలోనే బడిపంతులు ఉద్యోగంలో 
చేరాడు. ఆ సందర్భంలో తోలేటి వేంకటసుబ్బారావుతో పరిచయం ఏర్పడ్డం, ఆ 
పరిచయంతోనే రాజమండ్రిలోని చింతామణి నాటకమండలి యజమాని సత్యవోలు 
గున్నేశ్వరరావుని కలుసుకున్నాడు జాషువా. జాషువాలోని సాహిత్యాభిలాషను, ప్రతిభను 
గమనించిన గున్నెశ్వరరావు తన నాటకమండలిలో రచయితగా చేర్చుకున్నారు. జాషువా 
రాజమండ్రిలో 1916 నుండి 1919 వరకు ఉన్న కాలంలో “శ్రీరుక్మిణీపరిణయం' 
నాటకం రాసినా, తర్వాత గుంటూరు వెళ్ళిపోయి లూథరన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పాఠశాల్లో 
తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరాడు. అప్పుడు మళ్ళీ ఆ నాటకానికి మెరుగులు 
దిద్ది ముద్రణవేసినట్లు జాషువా రాసుకున్నాడు. ఆ విధంగా పుట్టిపెరిగిన వినుకొండ 
దగ్గర్లోని గుంటూరుకే మళ్ళీ వచ్చినా తన ఉద్యోగాన్వేషణలో తిరిగిన (ప్రాంతాలు, 
పరిచయాలు ఆయన జీవితంలో కొత్త ఆలోచనలను కలిగించగలిగాయని “నాకథ”లో 
వర్ణించుకున్నాడు. పద్యం అంటే జాషువాకి ఎంతో అభిమానం. ఛందోబద్దంగా 
రాయగలగడమే నిజమైన కవిత్వం అని నమ్మిన కవి. 

జాషువ రచనలు : 

జాషువా రచనలలో పద్యకావ్యాలు, నాటకాలు, నవలలు, పద్యఖందికలుగా 
విభజించుకునే అవకాశం ఉంది. స్వప్పకథ-అనాథ (1930-31), పిరదౌసి (1932), 
గబ్బిలం (1941, 1946), కాందిశీకుడు (1943), ముంటాజమహలు (1944), 
ఖండకావ్యం-1 (1945), ఖండకావ్యం-2 (1945), ఖందకావ్యం-3 (1945), 
నేతాజీ, చిన్నానాయకుడు(1948), బాపూజీ (1948), స్వయంవరం (1950) 
ఖండకావ్యం-4 (1952), ఖండకావ్యం -5 (1953), రాష్టపూజ (1953), కొత్తలోకం 
(1957), ఖండకావ్యం-6 (1962), నాకథ మూడుభాగాలు (1950, 1962, 1966), 


ముసాఫరులు (1963), క్రీస్తుచరిత్ర (19683), _ఖండకావ్యం-7 (1966), 


నాగార్జునసాగర్‌ (1966). ఇవన్నీ (ప్రధానంగా ఛందోబద్ద పద్యాలతో కూడిన 
ఖండకావ్యాలు. ఆయన రాసిన నాటకాల్లో రుక్మిణీ కల్యాణం (1923), చిదానంద 
ప్రభాతం (1921), ధ్రువవిజయం (1925), వీరాబాయి (1947), తెరచాటు (1946) 
(ప్రచురితం కాగా, హిమధామార్మధర పరిణయం (1914-1916), కన్యకా పరమేశ్వరి 
(1914 -16), మదాలస (1919), దావీదుచరిత్ర (1920) మొదల్మెన రచనలు 
చేశాడు. “స్వప్పకథ-అనాథ (1930-31 లను విశాలాంధ్రవారు స్వప్నకథను ఒక 
ఆశ్వాసంగాను, రెండవ ఆశ్వాసం అనాథగాను (ప్రచురించారు. తల్లిదండ్రలును 
పోగొట్టుకున్న కత పెద రెడ్డి కూతురు కథ ఈ కావ్యంలో వర్ణించాడు కవి. ఈమెను 
సాలెస్తీ పెంచుతుంది. లోకంలో అనేక కష్టనష్టాలకు గురై విషాదంతో స్వర్గానికి 
చేరుకుంటుంది. అస్పృశ్యత, దారిద్రాల వల్ల ఒక మాలెత వీధులపాల్మెన కథ అనాథ. 
పిరదౌసి (1932): 

పిరదౌసి కావ్యం జాషువాని సాహితీలోకం గుర్తించేటట్లు చసపిరదని 
విమర్శకులు అభిప్రాయపడ్డారు గజనీమహమ్మదు భారతదేశంపై 18 సార్లు 
దండయాత్రలు చేశాడని చరిత్రకారులు కూడా చెప్తుంటారు. (గజనీమహమ్మదు 
నవంబరు 2, 971లో పుట్టి, ఏప్రిల్‌30, 1080 న మరణించాడు. ఇప్పుడు ఇరాన్‌, 
ఆస్టనిస్తాన్‌ అని పిలుస్తున్న ప్రాంతాల్లో గజనీ అన నగరం ఉంది. గజనీమహ్మద్‌ కి 
అరబిక్‌, సంస్కృతం వచ్చు.) ఆ దండయాత్రలను విజయయాత్రలుగా వర్ణిస్తూ తమ 
రాజవంశీయుల చరిత్రను రాయమని గజనీమహమ్మదు, ప్రసిద్ధపారశీక కవి పిరదౌసిని 
అడుగుతాడు. ఒక్కొక్కృపద్యానికీ ఒక్కొక్క బంగారు నాణాలు ఇస్తానని 
నమ్మబలుకుతాడు. రాజ్ఞాను అనుసరించి  పిరదాసి ముప్పదియేండ్లు (శమించి 
మంచిమంచి శబ్దర్థాలతో “షానామా” కావ్యాన్ని 60వేల పద్యాలతో పూర్తిచేస్తాడు. దాన్ని 
చదివిన రాజు, ఆస్థానంలోని పండితుల సూచనలకు ప్రభావితుడ్కె బంగారు నాణాలకు 
బదులు వెండినాణాలిన్తాడు. రాజు ఆడిన మాట తప్పినందుకు పిరదౌసి ఆ 
వెండినాణాలను తిరస్కరిస్తూ లేఖ రాస్తాడు. అది చదివి రాజు ఉగ్రుడౌతాడు. పిరదౌసిని 
పట్టి చంపమని జ్ఞపిస్తాడు. అది తెలిసిన కవి రాజ్యం వదిలి పారిపోతాడు. 
తనజీవితంలో ఇంక సంతోషమనేదే లేదని భావిస్తాడు. మార్గ మధ్యలో అనేక 
కష్టనష్టాలకు గురవుతాడు. కొన్నాళ్ళ తర్వాత మసీదుపై పిరదౌసి రాసిన పద్యాన్ని రాజు 
చదువుతాడు. తన తప్పు తెలుసుకున్న రాజు చివరికి మళ్ళీ బంగారు నాణాలను 
పిరదౌసి ఇంటికి పంపిస్తాడు. కానీ, కవి కూతురు వాటిని తీసుకోదు. ఎన్నాళ్ళో 
బతకాల్సిన తన తండ్రిని చంపిన బంగారం తనకొద్దని తిరస్మరిస్తుంది. ఈ కావ్యం 

పిరదౌసి వేదనతో జాషువా వేదనను పోల్చవచ్చునని 

విమర్శకులు భావిస్తున్నారు. పిరదాౌసి 
కావ్యంలో కవి- కవిత్వం 
రాసేటప్పుడు ఎలాంటి 
బదనకు 
గురౌతుంటాడనే 
విషయాలను 
హృద్యంగా 
వర్ణించారు. 















కావ్యశాస్త్రవిషయాలను 
ఎన్నింటినో ఈ కావ్యంలో 
(గహించేవీలుంది. ఈ కావ్యంలో 
ఆణిముత్యాల వంటి పద్యాలెన్నో ఉన్నాయి. 

గజనీమహ్మదు నోటితో కవిగొప్పతనాన్ని జాషువా ఇలా వర్ణించాడు. 

“కవిని కన్నతల్లి గర్భంబు ధన్యంబు 

కృతిని జెందువా డు మృతుడు గాడు 

పెరుగు దోట కూర విఖ్యాత పురుషులు 

కవిని వ్యర్ణజీవిగా దలంత్రు. ( పిరదౌసి- జాషువా) 

పిరదౌసి తన శ్రమనంతా ధారపోసి కావ్యం రాస్తే, అది తననే తినేసే బెబ్బులిలా 
మారిందంటా మసీదుపై ఒక పద్యాన్ని రాసినట్లు జాషువా వర్ణించిన పద్యం పిరదౌసి 
కావ్యహృదయాన్ని అంతటినీ వివరించేలా ఉంది. 

“ ముత్యములకిక్కళయి ణయైన సముద్రమునను 

బెక్కుమాజులు మున్మలు వపినాడటి 

భాగ్యహీనుడ ముత్యమ్ము వడయనయితి 

వనధిబీ నను మింగనోరు విచ్చినది తుదకు.” ( పిరదౌసి- జాషువా) 

పిరదౌసి కావ్యం జాషువా సృజనశీలతనీ, పాండిత్యాన్సీ, సహృదయతనూ 
ముప్పేటలా ఆవిష్కరించగలిగే ఉత్తమకావ్యం. జాషువా రాసిన రచనలన్నింటిలోను 
తనజీవితంతో తుడిపడిన అనేకసంఘటలు 
ముడిపడిఉన్నాయనడం సమంజసంగా ఉంటుంది. ఆయన 
పద్యాల్ని చదువుతున్న పాఠకులకు, వింటున్న ప్రేక్షకులకు ఆ 
పద్యాల్లో తీయని బాధ ఏదో హృదయాన్ని మెలిపెడుతుంది. 
అపారమైన భావుకతతో పాటు అంతర్లీనంగా కవి 
జీవనవేదనేదో పలుకుతుంది. 


- దార్ల వేంకటేశ్వరరావు 





పెన్నాసరాలు 2 





దివ్వె వెలుగాలంటె చమురుల 
తడియె మూలం తెలుసుకో! 
ఎడద నిప్పుల మడులలోనే 
పూలమొక్కలు పంచుకో! 


నిన్ను నీవే తెలుసుకుంటే 
లోకమంతా బోధపడును! 
మొదలు దొరకపోయినా సరె 
కొనయె దొరికిన చిక్కు విడును! 


మూలస్తంభాలన్ని పుచ్చెను 
నమ్మకాలూ రులను! 

స్వామ్యమెన్నడు ఎవరిదైనా 
ఆటవికమే తాండవించెను! 


వేటకెళ్ళిన పక్షికెపుడూ 
వాదు (గార చింతలే! 
పక్షి క్షేమం గూద్తి తలచే 
గూడుకూ వలవంతలే! 


(ప్రతీ పోరూ నేల విడిచిన 
సాముగానే ముగియుచున్నది! 
గాలి వాటపు జ్వాలలేమో 
బూదిగానే రాలుచున్నవి! 


ఎన్ని రకముల కాంతులో ఇట 
అన్ని చూపుల దారులు! 

నిశికి కూడా ఎన్ని వన్నెలొ 
అన్ని దివ్వెల బారులు! 


పెన్నా శివరామకృష్ణ 
94404 37200 


కథల పోటీ 


ఇప్పుదైతే సంకరజాతి జెర్సీ ఆవులు వచ్చి 
పాలు కావలసినన్ని అందుబాటుకు 
వచ్చాయి. ఒకానొకనాడు పాలిచ్చి 
ఆదుకొన్నవి ఎనుములే(బర్రైలు)! పల్లెల్లో ఆ 
ఎనుములకు (ప్రజలకూ అవినాభావ 
సంబంధం. దానిని వివరిస్తూ కథలను 
ఆహ్వానిస్తున్నాం. మొదటి బహుమతి: 
3,000/- రెండో బహుమతి: 2,000/- 
మూడో బహుమతి :1,000/- 
కథలు చేరాల్సిన సల న 
30.08.2021 
కథల్ని 9440073636 అనే నంబరుకు 
వాట్స్‌ యాప్‌ ద్వారాకానీ, 

ర 9 ల (౬ 
Mmail.c0m కు మెయిల్‌ కానీ చేయవచ్చు. 
“తపన సాహిత్య fay 
టీచర్స్‌ కాలనీ. 
లాలు అల ఈ 21... 








రాధేయ ' ఈ పేరు తెలుగు సాహితీ లోకంలో అందరికీ సుపరిచితమే. 


కోకొల్లలు. సతీస్కృతిలో దీర్హకవితల్ని సైతం 
ప్రకటించిన వారు కూడా కొందరున్నారు. 


కవిత్వం కాదు కదా? అందుకే అక్కడినుంచి పక్షాన్నె చేద్దామా 2 


కవి, విమర్శకుడు, పురస్మార ప్రదాత, కవిత్వాభిమాని ఇలా ఎన్ని విశేషణాలు 
వాడినా ఆయన్ని పూర్తిగా ఆవిషృరించలేవనే చెప్పాలి.ఇప్పుడు రాధేయ 
మరోసారి వేదిక మీదకు వచ్చారు. ఉత్తినే రాలేదు తనతో పాటు ఓ దీర్హ 
కవితనూ తెచ్చారు. అదే “సత్యారాధేయమ్‌”. అందరినీ దుఃఖాక్షరాలలో 
ముంచి వెళ్ళిపోయిన వారి సతీమణి సత్యాదేవి గురించిన పలవరింతే ఈ 
కావ్యం. 
తెలుగులో స్మృతి కావ్యాలు వీఠవిగాన వెలువడ్డాయి. మన 

అనుకున్నవాళ్ళ మరణం మనిషిని కుదిపేస్తుంది. చావు ఎవ్వరికైనా 
దుఃఖభరితమే. చనిపోయినవారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి 
మిత్రులదాకా అనుబంధాలను ఏర్పరచుకుని ఉంటారు. తనవారి మరణం 
వ్యక్తిలో హఠాత్తుగా శూన్యతను ఏర్పరుస్తుంది. ఆ శూన్యాన్ని భరించలేక వారి 
జ్ఞాపకాలను కన్నీళ్ళతో తడుముకుంటూ కుమిలిపోతుంటారు. కొందరు ఏడ్చి 
తమ భారాన్ని కాస్తలోకాస్త తగ్గించుకుంటారు. మరికొందరు చనిపోయిన వారి 
పేరుమీద మంచి పనులు చేసి సంతృప్తి పడతారు. కవులు కాస్త భీన్నమైన వారు 
కదా! అందుకే వారి దుఃఖం కన్నీళ్లతో ఆగి పోదు. వారి గుండెల్లోంచి పొంగే 
ప్రతి వేదననూ ఒడిసిపట్టి వాటిని అక్షరాల్లోకి మారుస్తారు. ఇలా రాసిన 
కవితలే స్మృతి కవితలు. ఒక్క మాటలో చెప్పాలంటే తన వారి మరణం 
తాలుకు వేదనను అక్షరీకరించి సమాజపరం చెయ్యడమే స్మృతికవిత. ఈ 
కవితల్లో కన్నీళ్ళుంటాయి, జ్ఞాపకాల దొంతరలుంటాయి, అనుబంధాల 
గుర్తులుంటాయి, అనుభూతుల కలవరింతలుంటాయి, ఆశయాలు 

కొనసాగింపులూ ఉంటాయి. స్మృతి కవితలు వ్యక్తిగత సఠవేదనలే 
అయినప్పటికీ కవి వాటిని వ్యవస్థాగతం చేస్తాడు. సహృదయుడైన పాఠకుడు 
కవి దుఃఖంతో సహానుభూతి చెందుతాడు. మనం మనుషులం. (మకు 
ఓదార్పుకూ కరిగిపోతాం. దూరమైన వారిని వదిలి నిర్ణయగా ముందుకు 
సాగలేం. భౌతికంగా వారిని ఖననమో దహనమో చేసినప్పటికీ గుండె గోడకు 
వారి జ్ఞాపకాలను వేలాడదీసుకుంటాం. 

చివరి వరకు ఒకరికొకరమై కలిసుంటామని ప్రమాణం చేసుకున్న 
భార్యాభర్తలలో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు తీవ్ర దుఃఖసాగరంలో 
మునిగిపోక తప్పదు. ఎంతగానో ప్రేమించిన భార్య మరణం తెలుగునాట 
అనేక కావ్యాలను రాయించింది. వాటినే సతీ స్మృతి కావ్యాలని 
వ్యవహరిస్తున్నాం. విశ్వనాథ “వరలక్ష్మీ త్రిశతి, దువ్వూరి రామిరెడ్డి “భగ్న 
హృదయం” మొదలైనవి భార్య జ్ఞాపకాలతో నిండిన స్మృతి కావ్యాలు. 
వచనకవితా  ప్రక్రియలోనూ సతీ స్మృతులతో కవితలల్లినవారు 


కుందుర్తి- హంస ఎగిరిపోయింది, 
కె.బాలకృష్ణారెడ్డి-నువ్వు లేని నేను మొదలైనవి 
భార్య స్మృతిలో వెలువడిన దీర్భ కవితలు.ఆ 
కోవలోనే ఇప్పుడు రాధేయ “సత్యా 
రాధేయమ్‌” నిలిచింది. ఈ కవిత 20 
భాగాలుగా సాగింది. కవి మన ముందు 
కూర్చుని తన స్వరాన్ని వినిపిస్తున్నట్టు 
ఉంటుంది. కవిత చదువుతూ చదువుతూ పోతే 
మన కళ్ళముందు వారి జీవితం 20 రీళ్ల 
సినిమాగా కనిపిస్తుంది. భార్యా వియోగ 
దుఃఖాన్ని పొరలు పొరలుగా పేర్చుకుంటూ 
అద్వైత స్థితిలో కూర్చుండిపోయిన అసామాన్య 
యోగిలా రాధేయ దర్శనమిస్తాడు. ఒక కథగా 





ఆయన కవితా జీవితం దృశ్యాలు 
దృశ్యాలుగా వరుస కడుతుంది. తమ 
పెళ్లిచూపుల దగ్గరనుంచి ప్రతి సంఘటననూ 
ఫోటో (బన లో బంధించినట్టు 
చూపెడతాడు. పెళ్లిలో వరుడే అధ్యక్షునిగా 
కవి సమ్మేళనం జరగదం మామూలు 
విషయం కాదు. ఇదే ఆయన లోని 
కవిత్వాభిమానానికి నిదర్శనం. మామూలు 
దంపతులు తలంబ్రాలు, వసంతాలు 
పోసుకుంటే వాటితో పాటు వీరు కవితలతో 
కూడా తడిసిపోవడం ఓ మధురానుభూతి- 

“ ఆ రోజు మనిద్దరం 
కవిత్వంలో/ ముద్దముద్దగా తడిసిబోవడం/ 
నాకు బాగా గుర్తుంది ఎందరెందరో 


తీరం (టిని తుఫానుల ఒ0టరి 6 


మనకు తన వ్యధను వినిపిస్తూ పట్టు పోగు లాంటి ఆమె బతుకు నేతలో 
తెగిపోయిన వైనాస్పీతన మనసులో చెలరేగిన తుఫాను కలవరపాటునూ 
కళ్ళకుకట్టెస్తాడు. ఇక పోగు అతుకుపడదని తెలిసినా; తీరం దాటని 
తుఫానులో ఒంటరిగా ఎదురుచూస్తున్నాడు - 

“ఇది సత్యా రాధేయుల కథ /బతుకు నేతలో తెగిపోయి/ అతుకు 
పడని/పట్టు పోగు కథ/కవిత్వ కలల తీరంలో/ చెలరేగిన తుఫాను కథ/కలనేత 
జీవన సాహచర్యంలో/ పావుకోళ్ళ కన్నీటి లేఖ/ఓ కల్లోల మేఘం రాల్చిన/ కడలి 
(ప్రకంపనం * 

మొదటి భాగంలో గొప్పకవిగా కనిపించే రాధేయ రెండవ భాగం 
నుంచి మామూలు మనిషైపోతాడు. శైలీ శిల్పాలను ప్రక్కకు పెట్టి తన 
జీవితాన్నే కవిత్వంగా మార్చేశాడు. జీవితం కానిది జీవితంలోంచి రానిది 


అభిమానులు/ ఎన్నెన్ని అక్షరపూరేకులతో అభిషేకించి/ మనల్ని ఆశీర్వదించారో 
సాధారణంగా డబ్బు పోగేసే భర్తలను భార్యలు ఇష్టపడతారేగాని 
అక్కరకురాని కవిత్వం కోసం ఖర్చు చేస్తే ఏ భార్యా సహించదు. కానీ 
సత్యాదేవి అలా అనలేదు సరికదా ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు 
నిర్వహణకోసం తనూ కష్టపడతానని మాట ఇచ్చిందంటే ఆమె ఉన్నత 
వ్యక్తిత్వం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తల్లులు లోకంలో కొద్దిమందే 
ఉంటారు.ఇచ్చిన మాట కోసం జీవిత పర్యంతం కట్టుబడిన మహాతల్లి మన 
నుండి దూరమైపోవడం విచారకరం- 
“నాకు కవిత్వమంటే ప్రాణం/ నీకేమో నేనంటే ప్రాణం/ మనిద్దరం 
కలిసి కవిత్వం కోసం/ కవుల కోసం ఏమైనా చేద్దామా/ అదీ మన కుటుంబం 


ఉమ్మడి శెట్టి అవార్డు (గహీతలందరికీ తన ఇంటిలోనే ఆతిథ్యమివ్వడం 
రాధేయ అలవాటు. కాదు కాదు అది సత్యాదేవి కోరిక, అవార్డు 
గ్రహీతలందర్నీ తమ కుటుంబ సభ్యులుగానే ఆ దంపతులు భావించారు. ఆమె 
స్వయంగా వండి కవులందరికీ వడ్డించేవారు. ఈనాడు తెలుగు నేల మీద 
రారాజులుగా వెలుగుతున్న కవులంతా ఆమె చేతి అన్నం తిన్నవాళ్ళే అంటే 
అతిశయోక్తి లేదు- 
“అవార్డు గ్రహీతలందరూ/ మన కుటుంబ సభ్యులేనన్నావు/ 
ఇంటికొచ్చిన అందరూ/ వ చేతిముద్ద తినివెళ్ళాలని/ పట్టు పట్టాను “ 


ముప్పై ఏళ్ళ అవార్డు సభ పెద్ద ఎత్తున చెయ్యాలని ఉన్నా రాధేయ 
పెన్షన్‌ తక్కువ కాబట్టి కాస్త వెనకడుగు వేశాడు.కానీ సత్యాదేవి “ మరో 
ఆడబిడ్డ ఉంటే పెళ్ళికి ఖర్చు చేసాం కదా ఇదీ అంతే” అని రాధేయకు 
కొండంత బలాన్నిచ్చింది. అనంతపురంలో ఆ సభ ఎంత దిగ్విజయంగా 
జరిగిందో ఉమ్మడిశెట్టి పురస్కార [గ్రహీతలు అందరికీ తెలుసు. ఇలాంటి 
వారుకూడా ఉంటారా? అని అందరూ ఆశ్చర్యపోయారు. మా ముగ్గురు 
మిత్రులం (సుంకర గోపాల్‌, పెళ్ళూరు సునీల్‌, సిద్ధార్థ) ఆమె నుంచి ఎంతో 
స్ఫూర్తిపొందాం. భార్య మరణానంతరం రాధేయ ను ఓదార్చడం ఎవరివల్లా 
కాలేదు. కవి కదా! అక్షరాల్నే నమ్ముకున్న వాడు కదా! ఆ కవిత్వమే ఆయన్ని 
కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోంది. ఆమె లేని ఆయన అసంపూర్చుడే. 
కూడదీసుకుని వేస్తున్న అడుగులన్నీ ఆమె జ్ఞాపకాలనే మోస్తున్నాయి- 

“ గడచిపోయిన కాలాన్ని తలుచుకుంటూ/ అడుగులు 
కూడదీసుకొని/ నడవలేక నడుస్తున్నా! సత్యా!/ ఎంత ఆలోచించినా/నువ్వు 
వదలి వెళ్ళిన దుఃఖం ముందర/ జీవితం పొడవైపోయింది/ ఎక్కవలసిన రైలు 
ఆచూకీ తెలియరాలేదు/ తిరుగు ప్రయాణం/ వాయిదా పడుతోంది * 

రాధేయ ఆత్మవేణువులోంచి పలికిన ఈ విషాదమోహన రాగాన్ని విన్న 
తరువాత సత్యా దేవి గారు ఆకాశమంత ఎత్తులో చిరునవ్వుతో కనిపిస్తోంది. 
ఇప్పటికీ 'సునీలూ ఇంకొంచెం పప్పు వెయ్యనా” అన్నట్టెఉంది. 
( జూలై 18 న అనంతపురంలో దుర్గాపురం రోడ్డు దేశ రాజు,యాలై 
పూడ్చింది -పల్లెపట్టు నాగరాజు లకు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదానం 
మరియు “సత్యా రాధేయమ్‌ “ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా ) 


డా. పెళ్ళూరు సునీల్‌ 
94402955647. 


